రెండువేల వళ్లకిందట దకిణదేశంలో 
వర్టమానుడనేవా డుండేవాడు.అతని తండి 
మిక్కిలి ధనవంతుడు. ఆయనకు సముద్ర 


వ్యాపారం ఉండేది, .ఆయన ఓడలు 
నిర్మించి, వాటిమీద తన మనుష్యులను 
సముద్రంలోని ద్వీపాంతరాలకు పంపి 
వ్యాపారం చేసేవాడు. సముద్రపయాణం 
చేసి వచ్చిన మనుష్యులు ఇతరడేశాల 
వింతలు తండికిచెబుతుంటే వర్ణమానుడు 
వింటూ ఉండేవాడు, 
దేశాలు చూడాలని అభిలాషప శేవాడు, 


తానుకూడా ఆ 


తండి లోకాంతరగతుడై వ్యాపారం 
తనవశంకాగానే వర్మమానుడు.హ్మాండమైన 
ఓడ ఒకటి కట్టించాడు. me (బ్రాహ్మణుల 
చేత పుణ్యాహవాచనం చేయించాడు. తన 
ప్రయాణానికి ముహూర్తం పెట్టించాడు. 


జోనాథన్‌ స్విస్ట్ర వ్రాసిన గల్టివర్స్‌ (ట్రావెల్బుకు అనుకరణ. 


వేలాది (ప్రజలకు అన్నదానమూ, వస్త్ర 
దానమూ చేశాడు. ఓడనిండా వరశకానికి 
అవసరమైన వస్తువులూ, మూడునెలల 
(పయాణానికి సరిపడే ఆహారపదార్థాలూ 
పెట్టించాడు. ముహూర్తానికి సరిగా ఓడ 
రేవులోనుంచి కదిలింది. తూర్పు దీవుల కేసి 
సాగింది, 

ఒక వారంరోజులు (పయాణం 
సృక్రమంగానే జరిగింది. ఆ తరువాత ఒక 
పెద్ద తుపాను (ప్రారంభమైంది. ఈ తుపాను 
క్రమంగా పెద్దదై, భయం :రంగా పరిణ 
మించింది, ఓడ వాయువేగంతో తుపానులో 
పడి కొట్టుకుపోసాగింది. అది ఎటు 
పోతున్నదీ ఎవరికి తెలియదు, ఈ విధంగా 
మూడు పగళ్లూ, మూడు ర్యాతులూ తుపా 
నులో కొట్టుకుపోయి ఓడ సముద్ర మధ్యాన 


om 7 


రాళ్ల గుట్ట ఎకు తగిలి, పగిలి మునిగి 
పోయింది. రెండు మూడు లక్షల విలువ 
రత్నాలూ, వస్త్రాలూ మొదలైన సరకులు 
సముద్రంపాలు కావటమేకాక, ఓడలో 
ఉన్న నూరుమంది ప్రాణులూ సముద్రానికి 
బలిఆయినారు, 

వర్రమానుడు మాత్రం (ప్రాణరకణార్థం 


“ఒర ఓడ దూలాన్ని పటుకుని దాని సహా 


యంతో ఈవసాగాడు. కాని త్వరలోనే 
అతనికి సృహ తప్పిపోయింది. అతర్వాత 
ఏమి జరిగిందీ అతనికి తెలియదు. ఆతనికి 
తిరిగి ఒళ్లు తెలిసేసరికి ఎండకాస్తున్నది. 


సముదం (ప్రశాంతంగా ఉంది. అతను 
మల్లీ ఈదబానికి దూలంమీదినుంచి డిగ్కి 
నీటిలో నిలబడేసరికి అతని కాళ్లకు 
అడుగు తగిలింది. అక్కడ సముద్రం 
అతనికి మొలలోతే ఉంది. అయినా తీరం 


చాలాదూరాన ఉంది, వర్రనుడు నీటిలో 
నడుచుకుంటూ ఒడ్డుకేసి రాసాగాడు. 
అక్కడితీరం నిర్మానుష్యంగా ఉంది. 
తన ప్రాణ ౦ దక్కినందు* వర్జనుడు 
యిష్ణదేవతలను టపార్టించుకుని, అక్కడే 
ప న 
పచ్చికబయలుమీద పడుకుని తరిగి సి(ద్ర 
పోయాడు, అతను న్నిదలేచేసరికి మర్హాడు 


RRRREEEEETE చందమామ ERR RRR RETR 


తెల్లవారుతున్నది. జరిగినదంతా అతనికి 
జ్ఞాపకం వచ్చింది. అతను లేచి కూర్చో 
బోయినాడు, కాని సాధ్యం కాలేదు. ఆతని 
చేతులూ కాళ్ళూ నేలకు అంటుకు పోయి 
నట్లు తోచింది, తల కదిలిద్దామన్నా జుట్టు 

బ్‌ ద ప్‌ 
ఎవరో పట్లుకు లాగినట్లు నొప్పిపుట్టింది. 

బొ బ్‌ ఎజి 

కొని వేల దారపుపోగులతో ఎవరో ఆతన్ని 
నేలకు కట్టివేశారు. 

వర్థమానుడు అత్కాశ్చర్యంతో ఇదేమిటా 
అని ఆలోచిస్తుండగా అతని కాలిమీద ఏదో 
పురుగు పాకుతున్నట్టు తోచింది. ఆ (ప్రాణి 
క్రమంగా తన రొమ్ముమీదికి వస్తున్నది. 


వర్ధనుడు కష్టపడి తల కొంచెం యెత్తి 
చూచునుగదా, ఆతని రొమ్ముమీద నిలబడి 
ఉన్నది ఒకమనిషి ! ఆ మనిషఎత్తు సరిగా 
ఆరంగుళాలు. ఆ మనివిచేతిలో విల్లున్నది, 
భుజాన అంబులపాది ఉన్నది. 
వర్దమానుడు మేలుకొన్నాడని తెలుసు 
కుని ఆమనిషి ఏదో కీచుకేక పెట్టాడు. మరో 


స్ట యాభైమంది మనుష్యులు వర్థమానుడి 


వొంటమిదుగా పాకి రాసాగారు. 

“ఎవరు మీరు? న స్పెందు కిట్లా బంధిం 
చారు?” అన్నాడు వర్పనుడు. అతని గొంతు 
ఆ చిన్నమనుష్యులకు ఉరుములాగా విని 


[జ చందమామ శ్రజషయతతతపతవాయు3 
1 


పించి ఉండాలి, వా రంతా బెదిరి పారి 
పోయినారు. కొందరు కంగారులో కిందపడి 
దెబ్బలుకూడా తగిలించుకున్నారు, 


వాళ్ళ నడిగి లాభంలేదని వర్థమానుడు 
తనచేతిని బలంగా గుంజాడు. దానికి కట్టిన 
చారపుపోగులన్నీ పుటపుటా తెగిపోయి 
నాయి. ' తలకు, మిగిలిన అవయవాలకూ. 
కట్టివున్న దారపు పోగులు కూడా తెంచుకో 
సాగాడు, తమబందీ తప్పించుకుంటున్నా 
డని (గహించి ఆ బుల్లిమనుష్యులు దూరం 
నుంచి వర్మమానుడిమీద బాణాఅవర్షం కురి 


eRe చందమావు 


పించారు. ఈ బుల్లి అంబులు పూచిక 
ముళ్లల్లే వర్ణమానుడి గుభ్రల్లో యిరుక్కు 
పోయాయి, ముఖానికి తగిలినవి మటుకు 
చీమలు కుట్టినట్టు బాధ పెట్టాయి, వాళ్లు 
తనను ఏం చేస్తారో తెలుసుకుందామని 
వర్దమానుడు కట్లు వొదల్బుకోవటం మాని 
కచలకుండా పడుకున్నాడు, 


కొంచెం సేపటికల్లా ఆమను ష్యు ల్కు 
భయం కొద్దికొద్దిగా పోగొట్టుకుని, వర్దనుజ్ణి 
సమీపించారు. ఒకడు అతని చెవిదగ్గిర 
వీదోఅరిచాడు, వర్ధమానుడికి ఆభాష అర్థం 
కాలేదు, కాని తనకు ఆకలి అవుతున్న దని 
సంజ్ఞలద్వారా తెలియజేశాడు. వెంటనే 
వారు వెళ్లిపోయి అతనికోసం అహారం 
తెచ్చారు. ఎన్నోవేలమంది అతని ముఖం 
మీదికి ఎక్కి ఆహారం అతనినోట్లో వేస్తేనే 
గాని అతని కడుపు నిండలేదు. ఎట్లాగైతే 
నేమి అతను పొట్టనింపుకుని మళ్లీ నిద్ర 
పోయాడు, 


16 


(1 


శ! 


వవర్ధమానుడు చేరిన ద్వీపంపేరు. వామన 
ద్వీపం. అక్కడిమనుష్యులు వామనులు. 
తమదేశానికి ఒక పెద్ద రాక్షసుడు వచ్చా 
డనేవార్త వామనరాజునకు తెలిసింది. 
అతనిని బంధించి తన దగ్గిర్తిక తీసుకు 
రావటానికి రాజుగారు తన దగ్గిర ఉన్న 
బళ్లలో కల్లా పెద్ద బండిని పంపారు, వర్ద 
మానుడు భోజనం చేసి తిరిగి నిద్రపోతున్న 
సమయంలో రాజుగారు పంపిన బండి 
వచ్చింది. ఈ బండి ఏడశుగులుపాడుగూ, 
'నాలుగడుగులు వెడల్పూ ఉంది. దానికి 


FRRRERRRELEEEE 


ఇరవైరెండు చక్రాలున్నాయి. వెయ్యిమంది 
వామనులు మూడు గంటలు (శమపడి 
వర్దనుజ్ణి ఈ బండిమీదికి అతి(శ్రమతో 
ఎక్కించగలిగారు.ఇంత సేపూ వర్జమానుడు 
న్నిదకెవలేదు, కారణమేమంటే అతను 
తిన్న ఆహారంతోపాటు వామనులు అతనికి 
మల్తు కలిగించే సారాయికూడా ఇచ్చారు, 

రాజమందిరం అక్కడికి అరమైలు 
దూరంలో ఉన్నది. వర్దమానుడి బండికి 
పదిహేనువండల గ్నురాలు కట్టారు. ఆ 
గున్రాలు నాలుగున్నర అంగుళాల ఎత్తు 
గలవి, ఈ బండి నాలుగుగంటలు 
(ప్రయాణంచేసేసరికల్టా ఒక ఇరుసు విరి 
గింది, దానికి మరమ్మతు చెయ్యటానికి 
ఆగారు. ఈ సమయంలో వర్దనుజ్ణ చూడ 
టానికి కొందరు వామనులు అతని మోహం 
మీద ఎక్కారు. వారంలో ఒకడు తనక్మర 
వర్థమానుడి ముక్కుపుటంలోనికి పొనిచ్చి 
తడివిచూశాడు. వర్జమానుడికి తుమ్ములు 
వచ్చాయి, ఆ తుమ్ములకు అతని ముఖం 
మీద ఎక్కినవారు అదిరి కిందపడి కాళ్లూ 
చేతులూ విరుచుకున్నారు. ఈ లోపుగా 


వాతచాంచాాాాతడడాూ చందమామ న. 
క్ష i8 a అ 


మం. 
రతం రంల ct yy, 


ఇరుసు మరమ్మతు పూర్తి అయి మళ్లీ 
ప్రయాణం సాగింది, 
దారిలో చీకటిపడింది. వామనులు 
(పయాణంచాలించి ఒక చోటమజిలిచేశారు. 
తెల్లవార్లూ ఆ అయిదువందల మంది 
వామనులు వర్థమానుడికి కాపలాకాశారు, 
అందులో సగంమంది దివిటీలు పట్టారు, 
మిగిలినవాళు విలూ, బా భా లూ పట్లు 
గ గ sip 
కున్నారు. తిరిగి తెల్లవారగానే (ప్రయాణం 
న్స్‌ 
సాగింది: మిట్టమధ్యాన్నాని కల్లా బండి 
పట్టణానికి ఒక ఫర్హాంగు దూరంలోకి 
వచ్చింది. 


అక్కడికి వామనమహారాజు వర్దనుఖణ్ణ 
స్వయంగా చూడటానికి అనుచరులతోసహా 
ఎదురువచ్చాడు. శాని రాజుగారు వర్ద నుడి 
శరిరంమీదికి ఎక్కటం అపాయకరమని 


ఆయన పరివారం అడ్డుచెప్పంది, 
Ey 


O SERRE RE 


ఇక్కడ ఒక పాడుబడిన గుడి ఒకటి 
ఉంది, అది కొంతకాలంకింద అపవిత్ర 
మైపోవటంచేత పాడుపెట్టారు. అందులో 
వర్థమానుడికి విడిదిఏర్పాటుచేశారు, ఆపట్ట 


ణంలో. అతను పట్టే ఆవరణ అది ఒకకే. 


రాజుగారి కమ్మరులు వచ్చి వర్ణనుడి 

కాలికి తొంభైఒక్క గొలుసుకట్టి వాటిని 

దేవాలయం 

తరువాత వర్ధమానుళ్ధికట్టిన పోగులన్నీ కోసి 
ర సబ 

వేశారు. అతని కాలికి కట్టిన గొలుసులు 

మన స్త్రీలు వేసుకునే బంగారు గొలుసు 


వాకిలికి బంధించారు. ఆ 


లంత లావున్నాయి అతను దేవాలయం 
లోపలగాని బయటగాని కొద్దిదూరం కదల 
టానికి వీలయినంత పాడుగున్నాయి, 


[ఇంకా వుంది] 


( గళతనంచిక 


వర్ణమానుడికి వామనులు “మనిషి 
పర్వతం” అని పేరు పెట్టారు. అతన్ని 
చూడటానికి వేలకు వేలు జనం వచ్చి 
దేవాలయంముందు విథుల్లో బారులు 
తీర్చి నిలబడ్డారు, దేవాలయంలోనికి ఎదు 
రుగా అయిదడుగుల ఎత్తు బురుజున్నది. 
రాజుగారూ, రాణీగారూ, వారి పరివారమూ 
ఈ బురుజులో ఎక్కి వింత చూస్తున్నారు. 
వర్ధమానుడు దేవాలయం వాకిలికుండా 
లోనికి పాకిపోయి తన ఇల్లంతా చూసుకుని 
మళ్ళీ బయటికి వచ్చి, తన నిడివిని (ప్రజ 
లకు చూపటానికి లేచి నిలబడ్డాడు. 
అక్కడ నిలబడితే చుట్టూ ఉన్న (ప్రదేశ 
మంతా కొండపల్లి బొమ్మలాగా కనిపిం 
చింది. పొలాలలో నలభై అడుగుల చద 
రాల మళ్ళుకనిపించాయి. దూరాన అడవు 
లున్నాయి. అందులో మరీ ఎత్తయినచెట్టు 


తరువాయి ) 


ఏడేసి అడుగు లున్నాయి. మరొక (పక్క 
బొమ్మరిల్లు అమర్చినట్టుగా పట్టణం ఉంది. 

రాజుగారు వర్దమానుడితో మాట్లాడ 
టానికి బురుజు దిగి తన గుర్రం ఎక్కి 
వర్టమానుడి దగ్గిరికి వచ్చాడు. కాని వర్ద 
మానుడి ఆకారం చూసి రాజుగారి గ్నురం 
బెదిరింది. మంచి రౌతుగనక ఆయన 
గుర్రం మీద నుంచి కింద పడకుండా, 
భటుల సహాయంతో ఉపాయంగా గ్మురం 
దిగి, వర్థమానుడి దగ్గిరకి కాలినడకనే 
వచ్చాడు. రాజుగారి వీలుకోసరం వర్థ 
మానుడు నేలమీద పడుకున్నాడు. రాజు 
గారి చేతిలో దూసిన కత్తి ఒకటి ఉంది. 
ఆది సరిగా వర్థమానుడి చిటికెన వేలంత 
ఉంది. రాజుగారి నెత్తిమీద కిరీటం చిటి 
కెన వేలి ఉంగరమంత ఉంది. అందులో 
రత్నాలు మెరుస్తున్నాయి. 


జోనాథన్‌ స్విఫ్టు పవాసిన గల్లివర్స్‌ (టావెల్సుకు అనుకరణ, 


క న 


రాజుగారు వర్థమానుడితో గొంతు 
చించుకొని ఏదో మాట్లాడాడు, కాని వర 
మానుడికి అర్థంకాలేదు, వర్థమానుడికి 
చాలా భాషలు వచ్చు నంస్కృతమూ, 
పాకృతమూ, పాళీ, పైశాచీ మొదలైన భాష 
అన్నిటిలోనూ రాజుతో మాట్లాడాడు. కాని 
ఆ భాష లేవీ రాజుగారికి తెలియవు, రాజు 
గారి ఆస్థానకవులకు కూడా వర్థమానుడి 
భాష లేవీ అర్థం శాలేదు, 

“ఇకడికి మనభాష రాదుగాని సాధువు 
లాగే కనిపిస్తున్నాడు. ఇతనివల్ల మనకు 
చాలా పయోజనం ఉండవచ్చు. కనక 
ఇతనికి సరిపడే ఆహారం ఇచ్చి జాగ రగా 


REP RERERRRERRR 


కాపాడండి ” అని రాజు తన భటులకు 
ఆజ్ఞాపించాడు, 

రాజపరివారం వెళ్లిపాగానే భటులు 
వ్యమానుడికి అనేక బళ్ళమీద భక్యాలూ, 
పానీయాలూ తెచ్చి భోజనంపెట్టారు. 
అతన్ని చూడవచ్చిన జనం ఎంతకి వెళ్ల 
లేదు. అందులో కొందరు రాలుగాయిలు 
ఆతనిమీద బాణాలు. కూడా విసిరారు. ఇబ్లా 
చేసినవాళ్లను రాజభటులు బంధించి 
శికించమని వర్థమానుడికి అందిచ్చారు. 
వర్థమానుడు. వారిని ఎత్తి తన జేబులో 
వేసుకున్నాడు. వాళ్ళని అతను నల్లులన 
రాచినట్టు రాచేస్తాడని (పజలుభయకంపితు 
లైనారు. కాని వర్ణమానుడు వారితో అడు 
కొని చివరకు కట్లు విప్పి వారిని వగితే 
కాడు, ఈ వార్త విని ఆస్థానంలో వర్థమాను 
డికి చాలా (ప్రశంసలు వచ్చాయి. 

వర్థమానుడికి ఒక పరుపు తయారు 
చేయమని రాజాజ్ఞ అయింది. రాజుగారి 
దర్జీలు ఈ పని ఎట్లా సాధ్యమవుతుందా 
అని ఆలోచించటానికి సమావేశమై ఆఖ 
రుకు ఒక తీర్మానంచేశారు. ఆరువందల 
పరుపులు బల్లమీద దేవాలయానికి చేర్చి 
వాటిని ఆ'ఆవరణలోనే కలిపి కుట్టటానికి 
నిశ్చయించారు. నాలుగేసి చిన్నపరుపుల 
మందానా, నూటయాభై పరుపుల వి సీర్ణానా 
వర్ధమానుడి పక్క తయారయింది. ఇది 


REE ERR చందమామ ననన 


ర్త 


2x 
tu 


కూడా అతనీకి తగినంత మందంగా లేదు, 
ఈ విధంగానే అతనికి దుప్పట్లు కూడా 
తయారుచేశారు. జేబురుమాల ఫైజున 
ఉన్న మామూలు దుప్పట్లు అనేకవందలు 
కలిపి చేతికుట్లు కుట్టి. పక్కమీద పరుచు 
కొవబానికీ దుప్పట్లు తయారుచేశారు. ఈ 
దుప్పట్లు పది వన్నెండు వరనలు కుడితే 
గాని వర్థమానుడికి చలికాసే దుప్పటి 
తయారు కాలేదు" 

వర్థమానుడికి వామనభాష చేర్చటానికి, 
వర్థమానుడిభాష నేర్చుకుని అతని చరిత్ర 
తెలుసుకోటానికి రాజుగారు పండితుల 
నియమించాడు. వామ న దేశాచారానికి 


Os 


అనుకూలంగా వర్థమానుడికి దుస్తులు 
నిర్మించటానికి మూడువంవలమంది 
దర్జీలు నియమించబడ్డారు. అతన్ని చూసి 
బెదరకుండా ఉండగలందులకు రాజుగారి” 
అశ్వాలకు వర్థమానుడి సమక్షంలో రోజూ 
కవాతు ఇచవ్వనాగారు. 

“మనిషి పర్వతాన్ని” చూడటానికి వై 
వట్టులనుం = తీర్ణవజ కింద రాజధానికి 
రోజూ వస్తున్నారు. ఇట్టా వచ్చే మూర 
డ్రజవల్ల రాజమిత్రుడైన వర్థమానుడికి 
అపాయంతటస్థించే అవ కాశం ఉంది. 
అందుచేత పల్లెలనుండి రాజధానికి వచ్చే 
ప్రజలకు “ పెర్మిట్లు ” ఏర్పాటు చేశాశు 


రాజుగారు. అవిలేనిదే ఎవరూ రాజధానిలో 
అడుగుపెట్టరాదు. రాజుగారిలా చేయక 
పోతే, దేశంలో ఉండే ప్రజలంతా పని 
పాటలు మానేసి వర్ణమానుడిదగ్గిరే యాత 
చేసే వాళ్లు, 

సామాన్యప్రజలకు. వర్ధమానుడి మీది 
భయం క్రమంగా తొలిగిపోయింది. వాళ్లు 
ఆతనిదగ్గిరకి చనువుగా రాసాగారు. అతని 
అరిచేతమీద త డవ కు అయిదారుగురు 
చొప్పున నృత్యాలు చేసేవారు. చిన్నపిల్లలు 
యధేచ్చగా అతనిజుట్టులో దాగుడుమూత 
లాడసాగారు. 


h 


————— 

వర్థమానుడికి దేశభాష వచ్చాక రాజు 
గారు అప్పుడప్పుటూ వచ్చి అతనిచేతిమీద్యా 
భుజంమీదా ఎక్కి సంభాషించేవాడు. 
తన దేశృపజలయెడల స్నేహంతో ఉన్నం 
దుకు అతన్ని అభినందించేవాడు. 

హే నన్ను తమరు అన్నివిధాలా ఎంతో 
చక్కగా చూన్తున్నారుగాని ఈ గొలునులు 
వదిలించినట్టమితే నేనింకా తమకు కృత 
అని వర్థమానుడు 


జ్ఞుడనై ఉండగలను ” 


రాజుగారికి విన్నవించుకున్నాడు. 
“చూద్దాం, చూద్దాం! ”. అంటూ రాజు 

గారు ఏట్‌ చెప్పకుండా 

ఇంటికి వెల్లిపోయాడు, 


"మాట తప్పించి 


దీనికీ కారణం లేకపోలేదు. రాజుగారి 
ఆస్థానంలో కొందరు వర్ణమానుణ్ణ నిర్మూ 
లించాలనే ఉద్దేశం కలిగిఅన్నారు. ఇంత 
బలిష్టుడివల్ల రాజ్యానికి ఎప్పటికైనా 


మొప్పేనని వాళ్ల నమ్మకం. ఈ సంగతి 
వర్థమానుడు 'అనోటా ఆనోటా తెలుసు 
కున్నాడు, శాని, 
మితుడై ఉండగా తన కేభయమూ లేదను 
కున్నాడు. ఈసారి మళ్లీ రాజుగారు తనను 
చూడటానికి వచ్చినప్పుడు తన విడుదల 
విషయం అడిగాడు, 

“స్వయంగా నాకేమీ అభ్యంతరంలేదు. 
కాని ఇది పూర్తిగా నా చేతిలో ఉన్న పని 
కాదు. నా మంత్రులూ, అనుచరులూ 
విషయంలో భయంతో ఉన్నారు. వారి 
భయం పోగొట్టాలం కే నిన్ను నా భటులు 
వెతకటం తప్పని సరి. నీ సహకారం 
లేకుండా నా భటులు నిన్ను వెతకలేరు. 
దానికి సమ్మతమేనా? ” అన్నాడు రాజు. 

తనను రాజభటులు వెదకటానికి వర్ణ 
మానుడు అంగీకరించాడు. అతని దుస్తులు 
అన్వేషించటానికి ఇద్దరుభటులు వచ్చారు. 
వర్దమానుడు వారిని తన జేబు అన్నిటిలోకీ 
దింపాడు, వాళ్లు వెళ్లి రాజుగారితో ఈ 
విథంగా విన్నవించుకున్నారు: 

“ప్రభూ, మనిషపరత్వంజేబుల్లో మాకు 
చాలా వింతవిషయాలు కనిపించాయి. ఒక 


ని 


అక MEER చందమామ 


రాజుగారు తనపట్ల 


జేబులో తమ పడకగదిలో పరచటానికి 
సరిపడే గోనెపట్టాలాటి ముతకగుడ్డ కని 


పించింది. (ఇది వర్దమానుడి చేతి 
రుమాలు), ఆ జేబులోనే పెద్ద పెద్ద 
బంగారు దిమ్మెలు కనిపించాయి. వాటి 
మీద పెద్ద అక్షరాలూ బొమ్మలూ చెక్కి 
ఉన్నాయి. (ఇవి బంగారు నాణొములు), 
మరొకజేబులో పెద్ద వెండిపెక్టై కనిపిం 
చింది: అది తెరిపించిచూడగా'. అందులో 
మోకాలిలోతున మట్టివంటి పొడి ఉంది. 
అందులో మేము దిగేసరికి మాకు 
తుమ్ములు పట్టుకుని చాలా బాధకలిగింది. 
(ఇది వర్ణమానుడి నస్యం డబ్బీ). అతని 
దగ్గిర ఒక విచ్శితమైన నిచ్చెనలాటి వస్తు 


25 


ల క 2. 1 O 
వున్నది. అయితే ఈ నిచ్చెనకు ఒకవైపే 
దూలం ఉన్నది. ఈ దూలంమీద భయం 
కర మైన ముళ్లు పలుగుల్లాగా నిలబడి 
ఉన్నాయి. (ఇది దువ్వెన). బంధితుడి నడు 
మున (బ్రహ్మాండమయిన దూలం వేలాడు 
తున్నది. అది లోహ్మర్మతో చేసినట్టు కని 
పిస్తున్నది. దీని ఉపయోగమేమిటో తెలియ 
రాలేదు. (ఇది వర్దమానుడి కత్తిఒర).” 

రాజుగారు మూడువేలమంది సాయుధ 
భటులను వెంటబెట్టుకొని ఈ జాబికాలో 
ఉన్న వస్తువులన్నీ ఇవ్వమని వర్థమానుజ్ఞ 
అడిగాడు, వర్థమానుడు రాజభటులు 
చూపిన వస్తువులన్నీ ఇచ్చేస్తూ ఒరలో 
నుంచి .కత్తిదూసి చూపాడు, ఎండలో 


కత్తి తళ తళ లాడుతూంకే రాజభటులు 
దిగ్భ్రమ చెందిపోయినారు. .రాజుగారు 
అ కత్తి మళ్లీ ఒరలో పెట్టించి దాన్నికూడా 
పుచ్చుకున్నారు. 


గ్‌ 
భట 


ఇది జరిగినాక తనను బంధ విముక్తుఖ్ణి 
చెయ్యవలసిందని వామనభాషలో వర్ద 
మాను డొక అర్జీ పెట్టుకున్నాడు. కొన్ని. 
షరతులమీద అతనికి బంథవిము క్రి కలి 
గించారు, ఆ షరతులేవం టే, వర్ణమానుడు 
రాజాజ్ఞ లేకుండా దేశంవిడిచి పోగూడదు, 
రాజధానిలో అడుగు పెట్టాలంటే రెండు 
గంటలు ముందుగా తెలియజేయాలి, 
జనం వీథులన్నీ ఖాళీబేయటానికిగాను 
ఇట్లా తెలియజేయాలి. వర్థమానుడు రాజు 
వీథులలోతప్ప సంచరించరాదు. పచ్చిక 
బయళ్లలోను, గ్లో ,పాలాలలోనూ అతను 
పడుకోరాదు. ఎవరిమీదా, ఎవరి అస్తిమీదా 
కాలువేయరాదు. శత్రువులు మీదపడే 
పక్షాన _వర్థమానుడు వామనులపక్షాన 
పోరాడాలి. ఈ షరతులకు. ఒప్పుకుని 
వర్ధమానుడు బంధవిముక్తి పొందాడు. 


[ఇంకా వుంది] 


( గఠనంచిక తరువాయి ) 


ఇది జరిగిన కొద్దికాలానికే వర్థమానుడు 
రాజధాని నగరానికి పోవటానికి అనుమతి, 
ఆహ్వానమూ కూడా సంపాదించాడు, 
“ మనిషిపర్వతం ” వన్తున్నవా ర్త వినగానే 
జనమంతా ఇళ్లలో దూరారు. అనేకమంది 
అతన్ని చూడటానికి ఇళ్ళకప్పు లెక్కారు. 
రాజవీధుల్లో తప్ప అ త నికి నడవటానికి 
జాగాలేదు. ఊరిమధ్య రాజభవనం ఉంది. 
దానిచుట్టూ ప్రహరీగోడ లున్నాయి. 
వర్దమానుడు వాటిమీదిగా అంగవేసి 
అంతపుర ఆవరణ (ప్రవేశించాడు, అతను 
లోపల ఉన్న ఆసనాలూ, తివాసీలూ మొద 
లైనవి చూడటానికి నేల బారుగా వడుకుని 
కిటికిలో నుంచి చూడవలసి వచ్చింది. 


జోనాధన్‌ స్విప్టు వ్రాసిన 'గల్లివర్స్‌ (ట్రావెల్సు'కు అనుకరణ, 


రాజుగారు చూపిస ఆదరానికి 
మానుడు చాలా సంతోషించాడు, తన 
కృతజ్ఞత యెట్లా చూపడమా అని 
చించాడు. ఇందుకు అవకాశం త్వరలోనే 
కలిగింది. 

వామనద్వీపానికి దగ్గిరలో మరొక చిన్న 
ద్వీపం ఉన్నది. అక్కడి (ప్రజలు కూడా 
వామనులవంటివారే, వారిపేరు గుజ్జులు, 
గుజ్జులకూ వామనులకూ అనాదిగా పోట్లాట 
లున్నాయి, కాని ఇటీవల కొద్దిమాసాలుగా 
ఈ పోట్లాటలకు విరామం కలిగింది. 
కారణ మేమంటే గుజ్ఞులరాజు వామనుల 
మీద దాడిచెయ్యటానికి కొన్ని కొత్తనావలు 
ఈ యుద్ధనావలు 


4 
ఆలి 


సిద్దం చేయించాడు, 


యిప్పుడు సిద్ధమయాయని, గుజ్బులు వీ 
క్షణాన అయినా , దండెత్తి రావచ్చునని 
వామనరాజుక్ళు కబురు వచ్చింది. ఆయన 
వర్దమానుడి నహాయం కోరాడు. వామను 
లకు సహాయంచేస్తానని, తాను చెప్పినట్టు 
చేస్తే గుజ్జులు యుద్ధనౌక లన్నిటినీ పట్టి 
తెస్తాననీ వర్ణమానుడు చెప్పాడు. 

' రాజుకు పరమానందం కలిగింది, 
ఏమేమి కావాలో చెప్పి చేయించుకో 
మన్నాడు. వర్థమానుడు తనకు తగినంత 
మోడూ, లావుపాటి ఇనపచువ్వలూ 


2౫౫౦ 


బక 
2223932202 
కావాలన్నాడు. కాని వామనుల దగ్గిర ఉన్న 
మోకులు ట్వయిను దారంకంకటు ఆకే 
లావులేవు; ఇనపచువ్వలు తీగె మేకుల 
లాగున్నాయి. 

వీటితోనే వర్థమానుడు పని (ప్రారంభిం 
చాడు. తనకుదొరికిన తాటిని మూడుపేటల 
పేని కాస్తబలమైన తాడు తయారుచేశాడు, 
ఈ విధంగా యాఖైతాళ్లు తయారుచేశాడు. 
మూడేసిచువ్వలు కలిపి మెలి పెట్టి, వంచి, 
యాభైేకొంకీలు తయారుచేశాడు. ఒక్కొక్క 
తాటి చివరా. ఒక్కొక్క కొంకీ కట్టాడు. 


ల 


వీటన్నిటిని భుజాన వేనుకొని గుష్టా అనౌకలు 
వచ్చే దిక్కుగా సముద్రతీరానికి వెళ్లాడు. 


గుబ్బలద్వీపానికి వామనద్వీపానికీ మధ్యా 


సన్నని జలసంధి మ్మాతమే అడ్డం ఉంది, 
ఇది యెక్కడా నిలువులోతుకంటు లేదు, 
వర్ణమానుడికి దూరాన గుజ్ఞులనౌకలు కని 
విస్తూనే ఉన్నాయి. అన్ని కలిస్‌ యాభై 
యుద్దనౌకలూ, కొన్ని చిల్ల రపడవలూ 
ఉన్నాయి, వర్ణమానుడు నీటిలో దిగి వాటి 
కేసి నడువసాగాడు, 


0 

అతను ఏంచేస్తాడో చూద్దామని వామ 
నుల రాజూ ఆతని పరివారమూ తిరానికి 
వచ్చారు, గుజ్జులు నౌకలలో ఏదో పనులు 
చేసుకుంటూ తమకు రానున్న ఆపద 
గురించి ఆలోచించటమే లేదు. “మనిషి 
వర్వతం ” గురించి వారికి వార్త చేరలేదు. 


వర్ణమానుడు కొద్దిదూరం ఈదినాక 
అందింది, 


మళ్లా అవతల అడుగు 
నడుచుకుంటూ 


అతను నిళ్ళలో చి 
వచ్చే చప్పుడు గుజ్జులు పొందిన 


తీరాలి. పెద్ద 
భూతంవంటి మనిషి వస్తూండటం చూడ 
గానే గుజ్జులు నౌకలమీద తాముచేస్తున్న 
పనులుమానేసి రక్షించు 
కునేటందుకు పారిపోయినారు. వాళ్లను 
చూస్తూ కాలయాపనచెయ్యక వర్థమానుడు 
తాను తెచ్చిన తాళ్ళను పడవలకు 
కొంకీలతో బిగించి కట్టి, తాళ్ళన్నిటినీ 
కలిపి ముడేసి ఆ ముడి చేత్తో 
పట్టుకున్నాడు, 


(ప్రాణాలు 


! తగిలించుకొని 


జా చందమామ 2mm 
26 గ్‌ 


ఈలోగా గుజ్జులు చూస్తూ ఊరుకోలేదు. 
| వారు విల్లు బాణాలు పట్టుకొని ఈసమయా 


నికి వర్ణమానుడిమీద బాణాల వర్షం కురి 


* పించ సాగారు. . ఆ బాణాలు కంటికి తగు 


లుతా యనే భయంతప్ప వర్దమానుడికి 
మరే భయమూలేదు. అందుచేత ఆత 
నిప్పుడు రాజభటుల కంటపడకుండా 
దాచిన సులోచనాల జోడుతిసి కళ్లకు 
నిర్శయంగా తనపని 
చూసుకో సాగాడు. 

అయికతేణప్పుడు మరొకచిక్కు వచ్చింది. 
గుజ్జుల నౌకలన్నిటికి అంగర్లు దించి 
ఉన్నాయి. వీటిని ఎత్తీఆవకాశం లేదు, 
అందుచేత వర్దమానుడు తన పిడి చాకుతో 
లంగరు గొలుసులన్నీ గబగబా కోపి పారే 
కాడు, ఇది చూసి గుజ్జులకు మరింత 
ఆదుర్దా కలిగింది. వాళ్లు వర్ధమానుడిమీద 
మళ్లీ బాశాలు కురిపించారు. కాని వర్ణ 
మానుడు వాటికి లక్యుంచెయ్యకఃండా పడ 
వలను పట్టుకుని తిరిగి వచ్చాడు. అతని 
వెనకనే యాభై శత్రునౌకలూ వస్తున్నాయి. 


ఇదిచూసి సముద్రతీరానచేరిన (ప్రజలు 
ఒక్కసారిగా, “వామనమహారాజుకూ జై!” 
అని కేకలుపెట్టారు. మహారాజు కూడా 
సంతోషంతో పరవకుడైష్టోయి వర్ణమానుడికి 
ఒక పెద్ద బిరుదిచ్చాడు. 

ఈవిధంగా రాజుగారి ఆదరానికిప్మాతం 
క్రావడం వర్థమానుడికే అపకారమయింది. 
వామనులకు యింత సహాయంచేనిన వర్ణ 
మానుడు యింకెంత చెయ్యలేడు? అని 
రాజుకు దుర్యాశ పుట్టింది. 


“నువు వెంటనే వెళ్లి గుజ్జుల మిగత 
పడవలు కూడా పట్టుకో, ఒక్క పడవలు గుజ్జుల రాయబారులు సంధికోసంవచ్చి, 
పట్టుకోటం కాదు. గుజ్ఞులను పూర్తిగా వర్థమానుడు తమకున్యాయంగా మాట్లాడా 
నాశనంచెయ్యటానికీ, వాళ్లదేశాన్ని పూర్తిగా 
ఆక్రమించుకోవడానికీ నువు సహాయ 
పడాలి, అప్పుడు నేను (ప్రపంచాని కంతకీ 


డని విని అతని దర్శనం చేసుకుని అతని 
శౌర్య పర్మాకమాలనూ గుణ గణాలనూ 
తేధవతి. నాళము" అన్నాడు రాజుగారు పొగడి, తమ దేశం రావలసిందనీ, తమ 
వర్దమానుడితో. రాజుగారికి దర్శనం ఇప్పంచవలసిందని 

ఇటువంటి దుర్మాన్గానికి వర్ధమానుడు_ కోరారు: వర్థమానుడు కూడా గుజ్జుల రాజు 
ఒప్పుకోక,'గుజ్ఞులరాయబార్లు చెప్పే న్యాయ గౌరి కీర్తి జగద్విఖ్యాతమనీ, వారికి తన 
మైన షరతులకు ఒప్పుకుని మీరు సంధి సమస్క్మా రాలు అందజేయవలసిందనీ, 
చేనుకోవడం ధర్మం” అన్నాడు రాజుతో. ఎప్పటికైనా తప్పక తాను ఆ రాజుగారి 
ERE చందమామ rrr rer 
27 (| 


2 థ్‌ వసో వట) 


దర్శనం చేనుకోకుండా స్వదేశానికి వెళ్లి 
= పోననీ రాయబారులకు తెలియజేశాడు. 
వరమానుడు సహాయనిరాకరణం 
క్‌ చెయ్యటం పల్ల వామనరాజూగారు గుజ్బు 
రాయబారుల షరతులపైనే సంధి చేసుకో 
వలసి వచ్చింది. కాని, ఆయనకు పర్థ 
=. మానుడిమీద ఆ(గహం కలిగినఏ. అతని 
మీద దుస్తంత్రాలు పన్నేవారి మాటలు 
రాజుగారు ఆలకించసాగాడు, 
గుజ్టాలదేశానికి వెళ్లాలని వర్దమానుడికి 
ఆత్రం కలిగింది. అక్కడికి పోవటానికి 
రాజుగారి అనుమతి వేడాడు. రాజుగారు 


బలవంతాన అనుమతించాడు. కాని రాజు 


తనను హత్య చేయించటానికి (ప్రయత్ని 
న్తున్నాడని వర్ణమానుడు తనహితులద్వారా 


స న. | 


నన న వ. 


తెలుసుకున్నాడు. ఇది అసత్యవార్త అని 
తోచింది కాని, వెంటనే నిజమేనని రూఢి 
అయింది. కనుక, అలన్యం చేయకుండా 
తక్షణమే వర్థమానుడు గుజ్జులరాజు దగ్గిరికి 
(పయాణమెపోయి అభయం పొందాడు. 

కొద్దికాలం అక్కడగడిచినాక ఒకనాడు 
దారితప్పిన ఓడ ఒకటి గుజ్జులదేశం నమీ 
వించగా వర్థమానుడు అందులో ఎక్కి 
స్వదేశానికి _పయాణంకట్టాడు, గుజ్జులరాజు 
అతనికి ఎంతో సహాయంచేసి అనేక బహు 
మతులతో నహా సాగనంపాడు, 

కొద్దిరోజులకు వర్థమానుడు సురక్ష 
తంగా తన స్వదేశానికి తిరిగి వచ్చేసి 
ఆ కధలన్నీ పిల్లలకు చెప్పసాగాడు 


[ఇంకా వుంది] 


[గతనంచిక తరువాయి] 


క్రొన్ని సంవత్సరాలు గడిచాయి, వర్ధ 
మానుడి ఓడలు సముదాలన్ని చుట్టి 
వ్యాపారం సాగిస్తున్నాయి. కాని అతని 
బుద్ది వ్యాపారంమీద లేదు. (ప్రపంచంలో 
ఉన్న వింతలు చూడాలనే అభిలాష 
అతన్ని వేధించసాగింది. వామన ద్వీపంలో 
అతనికి కలిగిన అనుభవాలు అందరికీ 
చెప్పి చెప్పి పాతబడిపోయాయి. మరొక 
విచ్శితానుభవంకోసం వర్థమానుడు తహ 
తహ లాడసాగాడు. 

ఒకనాడు వర్థమానుడు వ్యాపారం 
వంక పెట్టుకుని తన ఓడలలో కల్లా మంచి 
ఓడమీద కొద్ది సరుకువేసుకుని తన దగ్గిర 
ఉండే మంచి కళాసులను వెంటబెట్టుకుని 
సింహళద్వీపానికి ప్రయాణ ౦ కట్టాడు. 
అక్కడ తన సరుకంతా అమ్ముకుని ఆరు 
నెలలకు సరిపోయే ఆహారపదార్థాలు తీసు 


కుని ఓడను పశ్చిమాభిముఖంగా నడి 
పించాడు, 

పశ్చిమసముద్రం అతి ప్రమాదకర 
మైనది. అందులో నిత్యమూ తుపానులు 
రేగుతూ ఉంటాయి, థైర్యశాలులెన నావి 
కులు సహితం ప్రాణా లరచేతబట్టుకుని 


(పయాణంచేస్తారు. వర్థమానుడి ఓడ త్వర ' 


లోనే ఈ తుపానులలో చిక్కుకుని దాని 
యిష్టంవచ్చిన దిక్కుగా పోసాగింది. 
కళాసులుమట్టుకు ఓడ మునిగిపోకుండా 
చాలా జ్యాగత్తపడ్డారు. ఈ విధంగా పోయి 
పోయి అనేకవారాలకు ఓడ ముణిగిపో 
కుండా ఒక తీరం చేరింది. ఆ తీరం 
చూస్తే అది ద్వీపమో, ఖండమో తెలియ 
రాలేదు... కనుచూపు మేరవరకూ 
తీరం ఉత్తర దక్షిణాలకు విస్తరించి 
ఉంది. 


జోనాథన్‌ స్విప్పు (వ్రాసిన. 'గల్లివర్స్‌ “ట్రావెల్సు”కు అనుకరణ 


ర OF 


తీరమంతా గుట్టలమయంగా ఉంది. 
అందుచేత ఓడను కొంతదూరంలో నిలిపి, 
వర్ధమానుడూ అతని అనుచరులూ మంచి 
నీటి కోసం ఒడ్డుకువచ్చి అన్వేషించ 
సౌగారు, దాపున ఎక్కడా మంచినిటిబావుల 
జాడలేదు, అందుచేత కొందరిని ఒక 
దిక్కుగా పంపి మరొకదిక్కు గా వర్ద 
మానుడు బయలుదేరాడు, 

ఆ(పదేశమంతా గుట్టల మయంగాఉంది, 
ఎంత తిరిగినా ప్రయోజనం లేకపోయింది. 
అందుకని వర్దమానుడు తిరిగి ఓడ దగ్గిరికి 


WEEE EERE 


రాసాగాడు. కాని ఆతను అంత దూరం 
నుంచే ఓడను చూచునుగదా, అది 
లంగరు ఎత్తి శరవేగంతో సమ్ముదంమీదికి 
వెళ్లిపోతున్నది ! 

వర్ధమానుడుకి చెప్పరాని ఆగ్రహం 
వచ్చింది. తన అనుచరులకు మతి 
పోయిందా?తనను వాళ్లుమోసంచేస్తున్నారా? 
తనను ఈ తెలియనిచోట వదిలేసి ఎందుకు 


వాళ్లట్లా పలాయనంచేస్తున్నారు? ఈవిధంగా 
అనుకుంటుండగానే అతనికి ఒక భయం 
కర దృశ్యం కనిపించింది. ఒక _బహ్మాండ 


మైన రాక్షసుడు సముద్రంలో దిగి తన 
ఓడను వెంటాడుతున్నాడు, వాడి ఆకారం 
చూస్తూనే వర్ణమానుడు కొయ్యబారి పోయి 
నాడు, ఈ రాక్షసుడు తనపడవను అందు 
కుంటాడేమో నని అతనికి భయంకూడా 
కలిగింది. కాని, ఆతని నావికులు చాలా 
సమర్థులు కావటంచేత త్వరలోనే కను 
చూపుమేర దాటిపోయినారు. ఆ రాక్షసుడు: 
ఓడను పట్టుకునే ఆశవదిలి వెనక్కు తిరిగి 
రాసాగాడు. వాడు తనను ఎక్కడ 
చూస్తాడో అనేభయంతో వర్ణమానుడు కాలి 


బలంకొద్దీ పరుగెత్తి అడ్డం వచ్చిన ఒక 
గుట్ట ఎక్కాడు. 

గుట్టమీదినుంచి చూస్తే రాక్షసుడి జాడ 
తెలియరాలేదు. తను రాక్షసుణ్ణి చూసినది 
నిజమా (భ్రమా అని సందేహం కూడా కలి 
గింది. చుట్టూతా మూడునిలువులఎత్తు రెల్లు 
కనిపించింది. కాని అది రెల్లు కాదు, గడ్డి. 
గుట్టకు అవతలవేపు గోధుమపాలం ఉంది. 
కాని తొమ్మిది నిలువుల ఎత్తుండటంవల్ల 
వర్ధమానుడికి అది పొలమని తెలియలేదు, 
ఈ పొలం మధ్యగా ఒక విశాలమైన రాస్తా 


అతను ఈ (ప్రయత్నంలో ఉండగా దభీ 
మని చప్పుడయింది, మళ్లీ అటువంటి 
చప్పుడే ఆయింది. అ వేపు చూసేసరికి 
ఒక (బహ్మాండమైన రాక్షసుడు-తన ఓడను 
తరిమిన వాడివంటివాడే---వస్తూ కనిపిం 
చాడు. ఈ భూతాన్ని చూచేసరికి వర్ణ 
మానుడిక గుండె జారిపోయింది. చప్పున 
మొక్కలచాటున దాక్కున్నాడు, 

అ రాక్షసుడు గేటుదగ్గిరికి వచ్చి గోధుమ 
పాలంకేసి కాస్సేపుచూచి ఉరుము ఉరిమి 
నట్టు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. ఈ కేక 
కనపడింది, .దానివెంట పోవటానికి వర్ణ విని మరో ఏడుగురు రాక్షసులు చేతుల్లో 
కొడవళ్లు పట్టుకొనివచ్చారు. కే క పెట్టిన 
వాడు రైతు, మి గి లి న వాళ్లు కూలీలు, 
వాళ్లతో గోధుమపంట కొయ్యమని చెప్పాడు 
యజమాని, 

వాళ్లు గేటుదాటి పొలంలోకి వచ్చి కోత 
ఆరంభించారు. వర్ణమానుడికి చాల భయం 
వేసింది. ఆ (బహ్మాండమైన కొడవళ్ళనుంచి= 
దిగటం వర్ణమానుడికి అసాధ్యమయింది. తప్పించుకోవటం ఎట్లా? తన గతి ఏమి 
అందుచేత కంచెలో నుంచి దూరుదా కావాలి? అట్లాగే వర్ణమానుడు వాళ్ళ కాళ్ల 
మనుకున్నాడు. కింద పడకుండా, కొడవళ్లకు అందకుండా 
చందమామ ౩౫ 

కో 


మానుడు నిశ్చయించాడు. ఆ దారిన ఒక 
గంట నడిచేసరికి ఒకకంచె 'వచ్చింది. అది 
మామూలు కంచెకాదు, మూడు నాలు 
గంతన్గుల ఎత్తున్నది. అ కంచెలో ఒక 
గేటూ దాని అవతల మరొక పాలమూ 
ఉన్నది. దానిమీదిగా యెక్కి అవతలికి 


తప్పించుకుంటూ పారిపోసాగాడు. కాని 
కొంతసేపటికి అతను ఒక మూల జరికి 
దారిలేకుండా పోయింది. అందుచేత వర్ద 
మానుడు మునివేళ్లమీద నిలబడి కూలి 
వాని కేసి పెద్ద కేక పెట్టాడు. 

కోస్తున్న కూలీ ఈ కీచు కేక విని, 
కొయ్యటం ఆపి, పరికించి చూశాడు. కొంత 
సెపు చూడగా వరమానుడు కనిపించాడు, 
వాడి కళ్లు ఆశ్చర్యంతో బయటికి వెళ్లు 
కొచ్చాయి, వర్థమానుణ్ణి జాగ్రత్తగా రెండు 
న 
22 


వేళ్ళతోపట్టుకొని పైకెత్తి తన ముఖం 
ముందు పట్టుకొని వింతగా చూడసాగాడు, 
పొరపాటున కిందపడేస్తాడేమో నని వర్ద 
మానుడి (ప్రాణాలు పిచపిచలాడాయి. 
కాస్సేపు ఇట్లా పరీక్షించి ఆ కూలీ వర్ద 
మానుణ్ణి తన తలగుడ్డ మడతలో దాచు 
కుని యజమానివద్దకు వెళ్లాడు, 

“ అదుగో ఏమయ్యోవ్‌ ? చూశావా ఈ 
వింత? బుల్లిమడిసి |! మన బొటనవేలంత 
మడిసి! మనలాగే కాళ్లూ, చేతులూ, తలా 
అన్నీ ఉన్నై! ” అన్నాడు కూలీ, 

* ఏడిచావులే, యెదవా! పోయి పని 
చూచుకో 1” అన్నాడు యజమాని. కూలి 
వాడు తన గుడ్డు మడతల్నోనుంచి వర్ణ 
మానుణ్ణి జాగ్రత్తగా పైకి తీసేసరికి యజ 
మాని ఆశ్చర్యానికి మేరలేదు. అందరూ 
చేరారు. ఇటువంటి వింత ఎవరూ చూడ 
లేదంకే చూడలే దనుకున్నారు, వాళ్లంతా 
చుట్టూ కూర్చుని మధ్యపదేశంలో వర్థ 
మానుజ్ణి పెట్టి వఏంచేస్తాడో అని ఆత్రంగా 
చూశారు. 


రర చందమామ 2mm rR 


న వన న 2 


వర్థమానుడికి ఈ రాక్షసులభాష తెలి 
యదు గనక వాళ్లు ఏమనుకొన్నదీ అతనికి 
అర్థంకాలేదు. అతను తన భాషలో వాళ్లతో 
ఈ విధంగా చెప్పుకున్నాడు: 

* నేనుకూడా మీలాటి మనిషినే, నాకూ 
భగవంతుడు బుర్ర ఇచ్చాడు, అందుచేత 
మీరు కరుణించండి, హింసించకండి, ” 

అంత చిన్న మనిషికూడా మాటలునేర్చి 
మాట్లాడటం వాళ్లకి ముచ్చటవేసింది. 
అతని మాటలు అర్థంకాకపోయినా అతను 
పెక్టేదణ్ణాలు వారికి కొద్దిగా అర్థమయాయి, 
రైతు తన కూలీలను పనిలోకి తిరిగిపొమ్మని 
చెప్పి, వర్థమానుణ్ణ చే తి గుడ లో చుట్టి 
జేబులో పెట్టుకుని తన పెళ్ళానికి పిల్లలకీ 
చూపించటానికి ఇంటికి వెళ్లిపోయినాడు. 

రైతు ఇల్లు చేరేటప్పటికి భోజనాల వేళ 
అయింది. రైతు తన భార్యదగ్గిరికి వెల్లి, 
జేబులోనుంచి గుడ్డతిసి, వ ర మాను ణ్ణ 


ఆమెకుచూపించాడు. అంత చిన్న మనిషిని 
చూడగానే ఆమె తుళ్ళిపడి, కెవ్వున 
అరిచింది, 

“ఆకారం చిన్నదిగాని జాగ ర్తగాచూస్తే 
అంతా మనవంటి మనిషే. భయంలేదు, 
చూడు!” అంటూ రైతు వర్థమానుణ్ణ 
భార్యచేతిలో పెట్టాడు, ఆమె కొన్నిసంజ్ఞలు 
చేసి అవి వర్థమానుడికి అర్థమైనా యని 
తెలుసుకుని ముగ్గురాలై పోయింది, 

అతన్ని మధ్యపెట్టుకొని రైతూ, రైతు 
భార్యా, పిల్లలూ, ముసలమ్మా భోజనాలకు 
కూర్చున్నారు. అతని ముందుకూడా రెండు 
మెతుకులు వేశారు, అతను వాటిని రెండు 
చేతులా పట్టుకొని ఉపాయంగా, ముఖానికి 
అంటకుండా తింటుంకు వాళ్ళంతా విరగ 
బడి నవ్వుతూ సరిగా భోజనం చెయ్యలేక 
పోయినారు. 

[ఇంకా వుంది] 


|గతనంచిక తరువాయి] 


భోజనాలు అవుతుండగా  రైతుకొడుకు 
చప్పున వర్దమానుజ్ణి కాలుపట్టుకుని పై 
కెత్తి చేతిలో అటూ ఇటూ తిప్పి చూడ 
సాగాడు. వర్ణమానుడి పై ప్రాణాలు పైనే 
పోయినాయి. ఆ ఎత్తునుంచి ఆ క్మురవాడు 
తనను జారవిడిస్తే చావుతప్పదు, కాని 
వాడిధర్మమాఅంటూ రైతు తనకొడుకును 
కోప్పడి వర్ణమానుణ్ణి సురక్షితంగా కింద 
దించాడు, 

భోజనా లయినాక రై తుభార్య వరమా 
నుజ్జు జాగ త్తగా పట్టుకొని తీసుకుపోయి 
ఒక పక్కమీద పడుకో పెట్టింది, ఆ మంచం 
అంచునుంచి కిందికిచూస్తే వర్దమానుడి 
కళ్లు తిరిగిపోయాయి. అంత పెద్దపక్క 
అత నెన్న్షడూ చూడ లేదు. దాని మీది 


దిండ్లే మామూలు పరుపులకు ఎన్నో 


రెట్లున్నాయి. ఆ పక్కలో పడుకుని వర్ణ 
మానుడు గాఢన్మిదలో ముణిగిపోయాడు. 

అతనికి మెళుకువ వచ్చేసరికి అర్థ 
ర్మాతి అయింది. ఆంతటా. నిశ్శబ్దంగా 
ఉంది, “ఈ రాక్షసుల మధ్యనుంచి నేను 
(ప్రాణాలతో బయటపడగలనా ? ఇక్కడ 
ఇంకా - ఎన్ని ఆపదలు ఎదురొస్తాయో ? ” 
అని వర్షమానుడు చింతిస్తూ ఉండగానే 
భయంకరమైన అలికిడి అయింది. అ 
దేమిటో అని అతను చూసేసరికి రెండు 
ఎలుకలు కలుగులోనుంచి వచ్చి ఒకథాని 
వెంట ఒకటి చరచరా గదియావత్తు తిరగ 
సాగాయి. 

ఆ ఎలుకలు చిన్న దున్న పోతులంతేసి 
ఉన్నాయి, వాటిని చూసి. వర్ణమానుడు 
చాలా కంగారు పడ్డాడు. అతని భయానికి 


జోనాథన్‌ స్విష్ట (వాసిన 'గల్లివర్స్‌ (టావెల్సు'కు అనుకరణ 


3 


తగ్గటుగా నే వాటిలో ఒకటి చెంగున అతని 
మంచంమీదికి ఎగిరి నల్లగామెరి సే పింగాణి 
జొమ్మలవంటి కళ్లతో అతనికేసి చూసి 
ముందుకాళ్లు రెండూ ఎత్తి అతనిమీదికి 
దూకింది, అతనిఒరలో కత్తి ఉంది. వర్ద 
నూనుడు, ధైర్యం చిక్కబట్టి కత్తిదూసి 
ఆ ఎలుక గుండెలో బలంగా పొడిచాడు. 


అది తక్షణమే చచ్చి పడిపోయింది. ఇంత 
లోనే రెండవ ఎలుకకూడా మంచంమీదికి 
దూకింది. వర్ధమానుడు దానిమీదికి కత్తి 
విసిరాడు, చిన్న గాయంతో అది తప్పించుకు 
పారిపోయింది, 


చందమామ జా 
18 


ETRE 


వరమానుణ్ణి యెవరు సాకట మనేది 
సమస్య అయింది, ఆఖరుకు అతన్ని రైతు 
కూతురయిన చిత్పలకు యిచ్చి జాగ్రత్తగా 
అడుకోమన్నారు. ఆమెకు తొమ్మిదో ఏడు. 
ఏడుగురు మనుష్యుల ఎత్తున్నప్పటికి వారి 
లెక్కకు ఆమె పొట్టిపిల్ల. ఆమె_చాలా 
సాధువు. అందుచేత వర్దమానుడిక ఏమీ 
అపకారం జరగదని రైతు నమ్మాడు. 

“అది నా బుల్లిపావ. దీన్ని నేను నా 
బొమ్మ లతొట్టిలో పెట్టుకొని చక్కగా 
రోజుల్లా ఆడుకుంటాను” అను కు న్నది 
చిత్పల, 

ఆమె తన బొమ్మలతొట్టిలో మెత్తని 
గుడ్డలు పరిచి అందులో వర్దమానుజ్ణి పెట్టి, 
ఎలుకల కందకుండా, ఎత్తుగా గ్రూట్లో 
దాచింది. రాత్రంతా వర్ధనూనుడు అందు 
లోనే గడిపేవాడు. పగలల్లా తన వెంట 
తిప్పి తన స్ప్నేహితురాళ్లకి చూపుతూ, 
అతనికి ఒక్కొక్క మాటచొప్పున తమ దేశ 
భాష నేర్చింది. అతనికోసం కష్టపడి 
చొక్కాల్తూ లాగులూ కూడా కుట్టింది. 
అంతంత చిన్న బొమ్మగుడ్డలు కుట్టటం 
ఆమె కెంతో కష్టమయింది, 


క ES BEES 
చిత్సల తం(డికి ఒక బుల్లిమనిషి దొరి 
కిన వార్త చుట్టుపక్కలవారికి తెలియ 
సు ద్‌ 
కుండా ఉంటుందా? వర్ణమానుణ్ణి చూడ 
టానికి ఇరుగు పొరుగు వాళ్లు తీర్థ ప్రజగా 
రాసాగారు, చిత్సల తండితో కొందరు 
రైతు స్నేహితులు, “చూస్తా వేమిటి? ఇంత 
మంచి వింత దగ్గిర పెట్టుకుని, ఎంతయినా 
డబ్బు చేసుకోవచ్చు నే!” అన్నారు. రైతుకీ 
ఆ సలహా నచ్చింది. వర్ణమానుబ్ఞు సంతకు 
పట్టుకెళ్లి టిక్కెట్లు పెట్టి జనానికి చూపితే 
బొ ణ్గుణ్వ 
ఎంత డబ్బయినా వస్తుంది. ఈ పని ఇది 
వరకే చెయ్యునందుకు చాల విచారించాడు 
రైతు. అయిందేదో అయిపోయింది గనక 
మర్నాడు నంతకు తీసుకు పోవటానికి 
'బుల్లిపాపను" సిద్ధం చెయ్యమని చిత్సలతో 
= 5 ఠి 


పాపతో చెప్పి విడిచింది. ఆమెకు తన తల్లి 
దండ్రులమీద చాలా కోపము కూడా 
చెప్పాడు. వచ్చింది. సంతకు పట్టుకెళ్లి ఉబ్బులు తీసు 
కుని అందరి కీ చూపదలచుకొన్నవాళ్లు 
బుల్లిపాప తనదే నని. ఎందుకు చెప్పాలే? 


తన బుల్లిపాపను ఇట్లా సంతలో పెట్టి 
"తన తండి డబ్బుచేసుకోవటం చిత్సల_ 
శమీ ఇష్టంలేదు. అది తన బుల్లిపాప కింద కుడు కూడా ఇంతే, మేకపిల్లను 
కెంతో అవమానం. అదీకాక డబ్బిచ్చి తనకు ఆడుకో నిచ్చి అది కాస్త వొళ్లు 
ముదనష్టపు మనుషులంతా తన బుల్లి చెయ్యగానే కసాయివాడికి అమ్మేశారు. 
పాపను కాలూ చెయ్యో. విరిచి బాధిస్తా ఏం మనుషులు ? 
రేమో అనే భయంకూడా చిత్చలకు లేక శాని వర్టమానుడు ఆమెను ఊరడించి 
పోలేదు. 'ఈ విషయాలన్నీ చిత్పల చిన్ని “ఊరుకో, ఏడువకు, నాకేమీ ఆపద రాదు 


eR చం ద మామ కల PT ra 


న O న RERRHE 


నాకు కూడా అందర్నీ చూడాలనీ, ఎక్కడి 
కైనా వెళ్లాలనీ ఉంది" నువు వెంట 
రాకుండా మీ నాన్నగారు నన్ను సంతకు 
తినుకుపోడులే, నేను నీ మాట తప్ప ఎవరి 
మాటా విననుగా!” అన్నాడు, వర్దమాను 
డికి సంత కెళ్ళటం నిజంగా ఏమాత్రమూ 
ఇష్టంలేదు. కాని ఇల్లుదాటి బయటికి 
వెళ్లితే తప్పించుకుని పారిపోయే మార్గం 
ఏదైనా దొరుకుతుందేమో నని అతని అశ. 
ఒక 'పెట్టలో మెత్తలు పరిచి, అందులో 
వర్ణమానుణ్జి పెట్టి, అతనికి ఊపిఠాడటానికి 
పెపైకు కంతలుచేసి అతను బయటికీ 


లోపలికీ రాగలందులకు, 'పెక్లైకు తలు 
పాకటి పెట్టారు. ఆ పెళ్టైను గుర్రంమీడ 
పెట్టుకొని రైతూ, చి త్స లా తెల్లవారు 
రూమునే సంతకిబయలుదేరారు,భోషాణం 
లాగున్న ఆపెప్టెలో వరమానుడు సుఖంగా 
కూర్చున్నాడు. చిత్సల ఆ పెట్టను తానే 
పట్టుకుంది: ఇప్పుడు వర్థమానుడు డబ్బు 
తెచ్చే సాధనం కనక రైతుకూడా ఆతని 
విషయం ఎంతో (శ్రద్దగా ఉన్నాడు. 

అయితే గుర్రం నడక వర్థమానుడికి 
చాల బాధకలిగించింది. అది (బహృండమైన 
అంగలువేస్తూ పోతుంచే వర్థమానుడికి 


రాకా 


గా 


గాలిలో ఎగురుతూ పడుతూ పోతున్న 
ట్టున్నది. తుపానులో కొట్టుకునే। పడవలో 
ఉన్నప్పటికీ అ త నికి ౦ త బాధ కలిగి 
ఉండదు. 

ఎట్టాగైతేనేర సంతకు వచ్చారు. 
అక్కడే సత్రంలో ఒక గదికి అద్దె యిచ్చి 
రైతు“బుల్లిపాపగన్మిపదర్శనానికి పెట్టాడు. 
గది మధ్య ఒక ఎత్తయిన బల్ల పెట్టారు. 
బల్లమీద వర్థమానుణ్ణి నిలబెట్టారు. ఆతని 
పక్కనే ఆ బల్లమీవే చిత్సల కూర్చున్నది 
అతనికి ఆ పనీ ఈ పనీ చెప్పి చేయించ 
టానికి. (పదర్శనం ఆరంభమైన మరు 


SUCRE 


22 


చందమామ *౫౫౫౫ 


ఫస OE 
క్షణంలోనే (ప్రేక్షకులు ఇసకవేస్తే రాల 
కుండా కిక్కి రిసిపోయి ఒకరినొకరు తోసుకో 
సాగారు. వారంతా “ బుల్లిపాప ”. గురించి 
అనేక సంగతులు ఇదివరకే విన్నారు. 
ఆదంతా కళ్లారా, చూసేటందు కిప్పుడు 
వారికి అవకాశం దొరికింది. 


చిత్సల తనభాషలో వర్థమానుడికి కొన్ని 
|ప్రశ్నలువేసి ఆ భాషలోనే సమాధానాలు 
చేప్పించింది. ఇంత బుల్లిమనిషి తమ 
భాష మాట్లాడడంవిని అక్కడచేరిన మూఢ 
ప్రజలు పొట్టలు పట్టుకొని నవ్వసాగారు. 
ఆ తరవాత చిత్సల తన బుల్లి పాపను 
నడవమన్నది. చిన్న ఉగ్గుగిన్నెలో మంచి 
నీళ్లు పోసి ఆతన్ని తాగమన్నది. వరమా 
నుడు ఈ పనులన్నీ చేశాడు. ఆటు తర 


వాత అతను తన కత్తిదూసి సాముచేసి 


చూపించాడు. చిత్సల అతనికొక గడ్డిపరక 
అందించింది. దాని సహాయంతో వరమా 
నుడు రకరకాల మొగ్గలు చేశాడు, ఇవన్నీ 
చూసి (పేకీకులు ముక్కుమీద వేలు 
వేసుకుని విస్తుపోయినారు. 

ఈ విధంగా వర్థమానుడు తన యజ 
మాని అయిన రైతుకు డబ్బు చేసిపెట్ట 
సాగాడు, వర్థమానుడివల్ల డబ్బు రావటం 


PEERAGE O HER RRSNREREERER 


ఆరంభం కాగానే రైతు స్వా రపరుడు 
కాసాగాడు. వర్థమానుడికి ఎవరివల్లా ఏ 
అపాయమూ కలగకుండా ఉండగలందు 
లకు ఆ రైతు, చిత్సల తప్ప మరెవ్వరూ 
బుల్లిపాపను ముట్టుకోరాదని శాసించాడు. 
చూడవచ్చేవాళ్ళు చేతులు చాచి వర్థమా 
నుబ్జు అంటుకోకుండా కట్టుదిట్టాలు 
ఏర్పరిచాడు. 

అయినా ఒకరోజు ఒక అల్లరి పిల్లవాడు 
వర్హమానుడిమీదికి ఒక చింత గింజ 
విసిరాడు. కాస్తలో తప్పిపోయింది గాన్మి 
ఆ గింబ తలకు తగిలితే వర్ధమానుడుకి 
తల పగిలిఉండవలసిందే, ఆ కుర వాణ్ణి 
మెత్తగా తన్ని గదిలోనుంచి బయటికి 
గెంటారు, వర్థమానుడి కళ్ళు చల్లగా. 

మళ్లీ మల్లీ (దర్శనాలు. జరిగాయి. 
జనం తండోపతండాలుగా వ చ్చేవారు, 
చేసినపనులే మళ్లీ మళ్లీ చేసి వర్థమానుడు 
తెగ అలిసిపోయేవాడు, ఒక్కొక్కసారి 
స్పృహతప్పి కూడా పడి పోయే వాడు, 
రైతుకుమ్మాతం పరమానందంగా ఉండేది, 


(ప్రతిసారీ రెండుజేబులా డబ్బులు నించు 
కుని రైతు ఇంటికి తిరిగివచ్చేవాడు, 
బుల్లిపాప ధర్మమా అంటూ రైతుదర్శిదం 
తీరేటట్టు కనిపించింది. 

సంతలో (ప్రదర్శనాలద్వారా డబ్బు 
సంపాదించటం రైతుకు మామూలువిషయ 
మెపోయి పెద్ద అలోచనలు చెయ్యసాగాడు. 
పట్టణానికి వెళ్లి “బుల్లిపాపోను ఆస్థానంలో 
(ప్రదర్శిస్తే అప్పుడుగాని ఐశ్వర్యం అందు 
కోదు.ఇక్కడ ఈ మారుమూల పల్లెటూళ్లలో 
ఎన్న్మిపదర్శనాలు పెట్టి ఏంలాభం? 

రైతు తనభార్యకు ముందుగా ఈ ఆలో 
చన చెప్పి చిత్సలతో ఇట్లా అన్నాడు : 

“మనమే,,. బుబ్లిపాపనుతీ.సుకుని 
రాజుగారిదగ్గిరికి వెళ్ళామంమే,.. 
రాణీకూడా,,, మన బుల్లిపాపను చూసీ... 
ఎంతో సంతోషిస్తారు! చక్కా మనకి... 
బోలెడు డబ్బులిస్తారు.... నువ్వే దగ్గిరుండీ 
... మన బుల్లిపాపనీ....రా జూగారికీ.... 
రాఖీగారికీ,,, చూపిద్దుగాని ! ఏం ?” 

— [ఇంకా వుంది] 


రాజూ 


[గతనంచిక త 


ఈసారి “బుల్లిపాపి” పెఖైను ఇంకా 
ఆందంగా అలంకరించారు. అందులో 
చిత్సల తన బొమ్మల తొట్టికూడా పెట్టి ఆ 
తొట్టిలో పర్థమానుణ్ణి పడుకోబెట్టింది. ఇట్లా 
చెయ్యటంవల్ల వర్థమానుడి ప్రయాణం 
కొంతవరకు సుఖంగా జరిగింది. రైతు 
గుర్రం ఎక్కాడు, రైతు వెనకగా, చేతిలో 
పెళై పట్టుకుని, చిత్సలకూడా ఎక్కింది, 
గుర్రంబయలు దేరింది, బుల్లిపాప ఎక్కడ 
నలిగిపోతాడో అని చిత్సల దారిలో అనేక 
చోట్ల, తనకు ఆయాసంగా ఉందని వంక 
పెట్టి, తండ్రిచేత మజిలీలు వేయించింది, 

రైతు మొత్తంమీద చాలా గడుసువాడు, 
దారిలోనూ దారికి కాస్త ఎడంగానూ తగి 
లిన (పతి _గామంలోనూ ఆగి వర్ణమానుడి 
చేత (పదర్శనాలిప్పించి రెండుచేతులా 
బోలెడంత డబ్బుచేసుకున్నాడు. ఈధనాశ 


3 


జోనాథన్‌ నవి వ్రాసిన్‌ 'గల్లివర్స్‌ పలు అనుకరణ 


మూలంగా ఆ రైతు వెనకటిమాదిరిగా వర్ద 
మానుడి కష్టసుఖాలు పాటించటంకూడా 
మానేసి తన "డబ్బే చూచుకోసాగాడు. ఈ 
కారణంచేత వర్థమానుని ఆరోగ్యం చెడి 
అతను నఆతగానూ, బలకనంగాతూ 
తయారై, జాలిగొలి పేటట్టు కనపడటం 
మొదలు పెట్టాడు, అయుతే రైతుకు వర్ద 
మానుడి వాలకంచూసి జాలికలగక్షపోగా 
చిరాకు వేసింది. చచ్చిపోతాడేమో, వచ్చే 
లాభమంతా పోతుందేమోనని భయంకూడా 
కలిగింది, ఇంకా చాలా (గ్రామాల్లో 
(ప్రదర్శనా లివ్వవలసివుంది కదూ. 
“అయ్యి, బుల్లిప్తాపా! "నీ అరోగ్యం 
బాగాలేదు. చచ్చిషోతావో ఏమిటో! నేను 
సంపాదించే డబ్బంతా సంపాొదించేలోగా 
చచ్చేవు సుమీ 1” అన్నాడు రైతు పర్దమా 
నుడితో, రాచనగరు గ "తు 


వాం వాహనా సభల RRE 
జాలా డబ్బు ' చేసుకున్నాడు. ఆఖరుకు 
రాచనగరు చేరారు. 

పట్టణంలో అనేకచోట్ల వర్థమానుణ్ఞి 
(ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరిగాయి, 
రైతు ఈ|పయత్నాలలో నిమగ్నుడై ఉండగా 
జనానాలో రాఖీగారూ ఆవిడ చెలికత్తెలూ 
“బుల్లిపాప”ను.. చూడటానికి తహతహ 
లాడుతున్నారనీ, వెంటనే వచ్చి అక్కడ 
ఒక (ప్రదర్శనం ఇవ్వవలసిందని రాజ 
భటులు కబురు తెచ్చారు, 


“నాపంట ఈనాటికి పండింది.” అను 


కున్నాడు రైతు, అతను ఈ మహాభాగ్యం 
కోసమే ఇన్నాళ్లూ కాచుకుని ఉన్నాడు. 


రాఖీగారి పరివారం ఎదట బుల్లిపాపను 
ప్రదర్శించినందుకు ఎ౦త బహుమతి 
దొరుకునా అని రైతు ఆలోచించ 
సాగాడు. 

వర్థమానుడికి తన యజమానిమీద 
ఇప్పుడు ఆవగింజంత అభిమానంకూడా 
మిగలలేదు. ఆ రైతుకు డబ్బుచేసిపెట్ట 
లేక అతని (ప్రాణం విసిగిపోయింది. ఈ 
(ప్రయత్నంలోనే తన చావు రాసిపెట్టి 
వుందని వర్ణమానుడు నిశ్చయం చేసు 

రైతు 'వర్ణమానుణ్ణి పెన్టులో పెట్టుకుని 
చిత్సలను వెంటబెట్టుకుని సాధ్యమైనంత 


ల్‌ 


వేగంగా రాణీగారి అంతఃపురానికి వెళ్లాడు. 
రాణీగారి ముందు రైతూ చిత్పలాకూడా 
వొంగి నమస్కాారాలుచేసి బుల్లిపాపను 
చూపారు. ఆతన్ని చూడగానే రాజీకి 
చాలా ముచ్చటయింది, 

“నువు చూడటానికైతే చాలా ముద్దా 
స్తున్నావుగాని ముద్దుగా మాట్లాడటం 
కూడా నీకు చాతనవునా?” అని ఠాణ్‌ 
వర్ణమానుణ్ణి అడిగింది, 

“తమ భాష నాకు కొద్దిగా వచ్చును,” 
అని వర్ణమానుడు శాణీగారికి తగినట్టుగా 
. మాట్లాడి, ఆమె ధర్శనంవల్ల తన జన్మ 
ధన్యమయిందన్నాడు. ఈ మాటలువిని 


రాజీ మరింత మురిసిపోయి, “ఈ పాపను 
వెయ్యి మొహర్లకు అమ్ముతావా ? అని 
రైతు నడిగింది. 

బుల్లిపాప ఇంక ఎంతో కాలం బతకడని 
రైతు అదివరకే నిశ్చయం చేసుకున్నాడు. 
అందుచేత వెయ్యి మొహర్లకు ఆతన్ని వది 
లించుకోవటం' రైతుకు చాలా సంతోషం 
గానే ఉంది. కాని పెకి తన కెంతో కష్టంగా 
ఉన్నట్టు నటించి చివరకు ఒప్పుకున్నాడు. 

“ఏం, బుల్లిపాపా ? నీ యజమానిని 
వదిలి నాదగ్గిర ఉండిపోతావా?” అని 
రాణీ, వర్థమానుజ్ణి లాలించి అడిగింది. 


నా 
మా 


| 


“అంతకన్న మహాభాగ్యమా ? అయితే 
ఈ చిత్సలనుకూడా నాదగ్గిర ఉంచగలరా? 
ఆమెను విడిచి ఉండలేను,” అన్నాడు 
వర్ణమానుడు. 

“చిత్సల నీదగ్గిరే ఉంటుంది. ఆమెను 
కూడా నేనే పోషిస్తాను” అన్నది రాణీ, 
ఈమాటకు రైతుకూడా సంతోషించాడు 
తన ' కూతురి పంటకూడా పండిందను 
కున్నాడు. అతను రాణీగారిదగ్గిర సెలవు 
పుచ్చుకుని ఈ శుభవార్త భార్యకు చెప్ప 
టానికి బయలుదేరాడు, 

వర్ణమానుజ్ణి జాగర్తగా తన అరిచేతిలో 
పెట్టుకుని రాఖీ తిన్నగా రాజుగారి దగ్గిరికి 
వెళ్లింది. ధ 

“ఇటువంటి వింత ఎక్కడన్నా 
చూశారా?” అన్నది రాణీ వర్ణమానుణ్ణ 
రాజుకుచూపి. రాజుగారి ఆశ్చర్యానికి 
మేరలేదు. 

“ఎవరు నువు? ఎక్కడినుండివచ్చావు? 
ఏమిటి నీ వృత్తాంతం?” అని రాజుగారు 
వర్ణమానుణ్ణి అడిగాడు. వర్ణమానుడు తన 
కథ యావత్తూ చెప్పగా విని రాజు మరింత 
ఆశ్చర్యపడ్డాడు. మ్‌ 

వర్థమానుడికి అన్నిరకాల రాజభోగాలూ 
జరిగాయి. చిత్సల ఎప్పుడూ ఆతనిదగ్గిరే 
ఉండేది, అతనికోసం రాణీ చక్కవనిపెస్టె 
చేయించి, దానికి అన్నిపక్కలా మెత్తలూ 


వాకిళ్లూ, కిటికీలూ, అలమరులూ, అరలూ 
ఏర్పాటు. చేయించింది, అందులోనే 
కుర్చీలూ, బల్లలూ ఒక మంచంకూడా. 
అమర్చారు. ~ 

అతనికోసం కమసాలివారిచేత బుల్లి 
వెండి పళ్ళాలు చేయించారు. రాణీగారు 
భోజనంచేసే సమయంలో వర్థమానుడు 
కూడా తన చిన్న పళ్లాలలో భోజనం చేసే 
వాడు. ఆతను భోజనం చేస్తుంటే చూడటం 
రాఖీకి చాలా ముచ్చటగావుండేది. 

ఒకనాడు భోజనాలవేళ వర్థమానుడికి 
పెద్దగండం తప్పింది, అది. ఎట్లా జరిగిం 


చందమామ 


21 


దంకే_రాణీదగ్గిర ఒక మరుగుజ్ఞువా 
డుండేవాడు, వాడుకూడా వర్థమానుడి 
కంబు అయిదురెట్టు ఎత్తుండేవాడు. ఈ 
మరుగుజ్జావాడు ఎవరూ చూడకుండా 
వర్థమానుణ్ణి పట్టుకుని ఎత్తి నేతిగిన్నెలొ 
చేసి ఘనకార్యం చేసినవాడల్లే కేరింతాలు 
పెట్టి నవ్వుకుంటూ పారిపోయినాడు. కొన్ని 
మణభాలపాటు రాణీ, చిత్సలాకూడా విస్తు 
పోయి ఏమీ చెయ్యలేక పోయినారు. ఆ 
తరవాత. చిత్సల అతన్ని రక్షించి పైకి 
తీసింది, వర్థమానుడికి ఈత చాతకావటం 
వల్ల ప్రాణం దక్కింది, అప్పటికీ ఆతను 


చాలా నెయ్యి మింగి కొంత సేపటివరకూ 
తేరుకోలేక పోయినాడు. 

ఆ తరవాత ఆ మరుగుజ్జును వట్టుకుని 
మెత్తగా తన్నారు. ఈ తన్నులు వాడికి 
వెనకనే తగిలివుండవలసింది. ఎందు 
కంచే కొంతకాలం (క్రితం ఒకసారి భోజ 
నాల దగ్గిర ఈ మరుగుజ్జే వర్ణమానుఖ్ణ 
ఒక ఎముకలో నడుమువరకూ దూర్చాడు, 
అప్పుడు మరుగుజ్జుకు శికపడకుండా 
వర్ణమానుడే అడ్డపడ్డాడు. కాని ఈ తప్పుతో 
మరుగుజ్ఞుకు ఉద్వాసన అయింది. 

వర్ధమానుడు అంతఃపురంలో రెండు 
సంవత్సరాలు గడిపాడు. అతనికి మహా 
వైభవంగా జరిగింది. కాని ఈజీవితం 
ఆతనికి తృ ప్తికలిగించలేదు. ఈ రాక్షసుల 
దేశంనుంచి ఎట్లా తప్పించుకుని తన సాటి 
మానవులమధ్య స్వేచ్చగా జీవింతామా 
అని అతను ఆరాట పడసాగాడు, 

ఇట్లా ఉండగా రాజూ రాణీ ఓకసారి 
సమ్ముదతీరానఉన్న ఒక (గామానికి రాచ 
కార్యంమీడ  వెళ్లవలసివచ్చింది, రాణ్‌ 
వెంట చిత్సలా, తన 'పెన్టైలో వర్ణమానుడూ 
కూడా వెళ్లారు. ఆ పయాణంవల్ల 
చిత్సలకూ వర్ణమానుడికీకూడా చాలా 
బడలిక అయింది, 

“నాకు శరీరంలో ఏమీ. బాగాలేదు. 
ఒక్కసారి సముద్రపుగాలి తగిలితే 


చందమామ 
22 


బాగుండును 1” అన్నాడు వర్థనానుడు, 
కనీసం సముద్రంచూసి అయినా సంతో 
షింతామని అతని ఆశ, 

చిత్సల అతన్ని వెంటపెట్టుకుని వెళ్లే 
స్థితిలో లేకపోవటంవల్ల అమె ఒకనౌకరు 
కుర్రవాడికి బు ల్లిపా ప పెళ్లై ఇచ్చి, 
జాగర్తగా కాపాడమని ఎంతో గట్టిగా చెప్పి 
పంపింది. 

కోని ఆ నొకరు కుర్రవాడికి ఏమీ 
బాధ్యత తెలియదు. వాడు వర్థమానుడి 
పెపైను సముద్రతీరాన రాళ్లమీద ఉంచి 
పక్షులగుడ్డు దొంగిలించటానికి వెళ్లి 
పోయాడు, 


ఈ సమయంలో ఒక గద్దవచ్చి - వర్ద 
మానుణ్ణి పెక్రైతోసహా కాళ్లతో తన్నుకుని 
నమ్ముద్రంమీదికి ఎగిరిపోయింది. 

“బుల్లిపొపోను సముద్రం అలలు 
మింగేశాయని చిత్సలా, రాణీ అనుకుని 


దుఃఖించారు. కానీ నిజానీకి వర్మమానుడు 
సమ్ముదంలో ముణిగిపోలేదు, అతన్ని 
తన్నుకుపోయిన గద్ద సము మధ్యంలో 
అతని పెస్టైను జారవిడిచింది, 

అ పెళ్లై చాలాసేపు అట్లాగే నీటిమీద 
జేలుతూఉండి దూరంగాపోయే ఒక ఓడ 
కంటపడింది. ఆ ఓడయజమానులు వర్ధ 
మానుజ్ణ రకించి అతని సమాచారం 
తెలుసుకుని ఆతన్ని వాళ్లదేశం చేర్చారు. 

అ తరవాత వర్హమానుడు దేశాలు 
తిరగటం మానివేసి పెళ్లాడి పిల్లల్నికని 
వ్యాపారం చేసుకుంటూ సుఖంగా బతి 
కాడు, అతని బిడ్డలూ, మనమలూ 
ఎప్పుడూ అతనిచేత ఈ వింతవింత విష 
యాలు చెప్పించుకుని ఎంతో ఆశ్చర్య 
పడుతూ వినేవారు. వర్థమానుడి అనుభ 
వాలు మీకుమ్మాతం ఆశ్చర్యకరంగా లేవూ? 

(అయిపోయింది) 


టీ 


